అసూయపడకండి కానీ 
కృతజ్ఞతతో ఉండండి 


6 be 
నూ 


ఇప్పుడు, నా పిల్లలే, నా మాట వినండి మరియు మోసం మరియు 
అసూయ యొక్క ఆత్మ గురించి జాగ్రత్త వహించండి. అసూయ ఒక వ్యక్తి 
యొక్క మొత్తం మనస్సును పరిపాలిస్తుంది, మరియు అతనికి తినడానికి 
లేదా త్రాగడానికి లేదా ఏ మంచి పనిని చేయకుండా బాధిస్తుంది. కానీ 
అతను అసూయపడే అతన్ని నాశనం చేయమని అది అతనికి 
సూచించింది; మరియు అసూయపడేవాడు వర్షిలుతున్నంత కాలం, 
అసూయపడేవాడు క్షీ ణించిపోతాడు...అసూయ నుండి విముక్తి దేవుని 
భయం ద్వారా వస్తుందని నేను తెలుసుకున్నాను. ఒకడు ప్రభువునొద్రకు 
పారిపోయినయెడల దురాత్మ అతనినుండి పారిపోవును మరియు అతని 
మనస్సు తేలికపడును. మరియు ఇకమీదట అతను ఎవరితో 
అసూయపడ్డాడో అతని పట్ల సానుభూతి చూపుతాడు మరియు అతనికి 
శతుత్వం ఉన్నవారిని క్షమించుతాడు, తద్వారా అతని అసూయ నుండి 
బయటపడతాడు. సిమియోను యొక్క నిబంధన 1:16-20 


నా పిల్లలారా, మీరు కూడా ప్రతి ఒక్కరినీ మంచి హృదయంతో తన 
సోదరుడిని పేమించండి, మరియు అసూయ యొక్క ఆత్మ మీ నుండి 
తొలగిపోతుంది. ఇది ఆత్మను క్రూరమైనదిగా చేస్తుంది మరియు 
శరీరాన్ని నాశనం చేస్తుంది; ఇది మనస్సులో కోపాన్ని మరియు 
యుద్దాన్ని కలిగిస్తుంది మరియు రక్తపు పనులకు (పేరేపించబడుతుంది 
మరియు మనస్సును ఉన్మాదంలోకి నడిపిస్తుంది మరియు ఆత్మకు 
అల్లకల్లోలం మరియు శరీరానికి వణుకు పుట్టిస్తుంది. ఎందుకంకే నిద్రలో 
కూడా హానికరమైన అసూయ కొరుకుతుంది, మరియు దుష్ట ఆత్మలతో 
ఆత్మను కలవరపెడుతుంది, మరియు శరీరం కలత చెందేలా చేస్తుంది 
మరియు గందరగోళంలో నిద్ర నుండి మనస్సును మేల్కొల్పుతుంది; 
మరియు ఒక చెడ్డ మరియు విషపూరితమైన ఆత్మ వలె, అది 
మనుషులకు కనిపిస్తుంది. సిమియోను యొక్క నిబంధన 2:7-9 


ఎందుకంకే ద్వేషం అసూయతో కూడా అభివృధ్ది చెందే వారిపై పని 
చేస్తుంది: అది వారి విజయాన్ని విన్నంత వరకు లేదా చూసినంత కాలం 
అది ఎల్లప్పుడూ క్షీణిస్తుంది. 640 యొక్క నిబంధన 1:22 

ధర్మం ద్వేషాన్ని పారద్రోలుతుంది, వినయం అసూయను నాశనం 
చేస్తుంది. నీతిమంతుడు మరియు వినయము గలవాడు అన్యాయము 
చేయుటకు సిగ్గుపడును, ప్రభువు అతని కోరికను చూచుచున్నాడు గనుక 
మరొకరి చేత కాదు గాని తన హృదయము వలననే గద్దింపబడును. 6AD 
యొక్క నిబంధన 1:27-28 

సేదవాడు, అసూయ లేకుండా అన్ని విషయాలలో ప్రభువును 
సంతోపపెట్టినటయితే, అతను వ్యర్థమైన వ్యక్తుల శ్రమను కలిగి ఉండడు 
కాబట్టి, అతను అందరికంకే ఎక్కువ ధన్యుడు. కాబట్టి మీ ఆత్మల నుండి 
అసూయను దూరం చేసి, నిజాయితీతో ఒకరినొకరు (ప్రేమించుకోండి. 
GAD యొక్క నిబంధన 2:15-16 


నేను తినే అసూయతో వెళ్ళను; ఎందుకంకే అలాంటి వ్యక్తికి జ్ఞానంతో 
సహవాసం ఉండదు. సోలమన్‌ జ్ఞానము 6:23 

తనకు తానే అసూయపడే వాని కంకే చెడ్డవాడు లేడు; మరియు ఇది 
అతని దుష్టత్వానికి ప్రతిఫలం. మరియు అతను మంచి చేస్తే, అతను 
ఇష్టం లేకుండా చేస్తాడు; మరియు చివరికి అతను తన దుష్టత్వాన్ని 
(ప్రకటిస్తాడు. అసూయపడే వ్యక్తి చెడ్డ కన్ను కలిగి ఉంటాడు; అతడు తన 
ముఖమును తిప్పుకొని మనుష్యులను తృణీకరించును. అత్యాశగల వ్యక్తి 
యొక్క కన్ను అతని భాగముతో సంతృప్తి చెందదు; మరియు చెడ్డవారి 
దోషము అతని ప్రాణమును ఎండిపోవును. చెడ్డ కన్ను అతని రొబ్టపై 
అసూయపడుతుంది, మరియు అతను తన కేబుల్‌ వద్ద నిరాడంబరంగా 
ఉంటాడు. ప్రసంగి 14:6-10 

అసూయ మరియు క్రోధము ఆయుష్షును తగ్గించును, జాగ్రత కాలము 
ముందే యుక్తవయస్సును తెస్తుంది. ప్రసంగి 30:24 


..దుర్మార్గుల శ్రేయస్సును చూచి నను మూర్చులను చూసి 
అసూయపడ్లాను. ప్రపంచం; అవి ఐశ్వర్యాన్ని పెంచుతాయి...ఇది 
తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, అది నాకు చాలా బాధగా ఉంది; 
నేను దేవుని పవిత్ర సలంలోకి వెళ్ళి వరకు; అప్పుడు నాకు వారి 
ముగింపు అర్దమైంది. నిశ్చయంగా నీవు వారిని జారే ప్రదేశాలలో 
ఉంచావు: నీవు వారిని నాశనములో పడవేసి ఉన్నావు. అయితే దేవునికి 
దగ్గరవ్వడం నాకు మంచిది: నేను నీ పనులన్నిటినీ ప్రకటించడానికి 
ప్రభువైన ప్రభువుపై నమ్మకం ఉంచాను. కీర్తన 73 


అణచివేసేవాడికి అసూయపడకండి మరియు అతని మార్గాలలో దేనినీ 
ఎన్నుకోకండి. వక్రబుద్రిగలవాడు యెహోవాకు అసహ్యము; 

సామెతలు 3౩:31-32 

దృఢమైన హృదయం శరీరానికి ప్రాణం: కానీ ఎముకలు కుళ్ళినందుకు 
అసూయపడండి. సామెతలు 14:30 

నీ హృదయము పాపులను అసూయపడకుము, అయితే నీవు రోజంతా 
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. ఖచ్చితంగా ఒక 
ముగింపు ఉంది; మరియు నీ నిరీక్షణకు తెగబడదు. సామెతలు 23:17-18 
దుర్మార్గుల పట్ల అసూయపడకు, వారితో కలిసి ఉండటానికి ఇష్టపడకు. 
ఎందుకంకే వారి హృదయం నాశనాన్ని అధ్యయనం చేస్తుంది మరియు 
వారి పెదవులు అపరాధం గురించి మాట్లాడుతాయి. సామెతలు 24:1-2 
దుష్టులను బట్టి చింతించకు, దుష్టులను చూసి అసూయపడకు; చెడు 
మనిషికి ప్రతిఫలం ఉండదు; దుర్మార్గుల కొవ్వొత్తి 
ఆర్పివేయబడుతుంది. సామెతలు 24:19-20 

కోపం క్రూరమైనది, మరియు కోపం దారుణమైనది; అయితే అసూయ 
ముందు ఎవరు నిలబడగలరు? సామెతలు 27:4 


